ఎడ్డీతో మంచిగా 


వర్జీనియా , తెలుగు : కె . సురేష్ 


ఎడ్డీతో మంచిగా 
వర్జీనియా , తెలుగు : కె . సురేష్ 


క్రిస్టీ తమ వరండాలో ఉయ్యాల ఊగుతోంది . ఎండలుబాగా ముదిరాయి. ఇంత , 
తీవ్రమైన ఎండలో ఏం చెయ్యాలో ఆమెకు తెలియటం లేదు . పక్కనే ఉన్న తీగ ఆకులు 
కోసింది . ఆమె ఎదురింటిలోనే 
ఎడ్డీ- లీ ఉంటాడు . అతడు ఐస్ క్రీం తింటూ ఉన్నాడు . 

ఈ వేసవి అంతా నా వెంట పడి నన్ను వేధిస్తాడు , అనుకుంది క్రిస్టీ . IF 

ఎడ్డీ- లీతో మంచిగా ఉండాలని అమ్మ చెప్పింది . ఎందుకు ? ఎందుకంటే అతడు 
ఒంటరిగా ఉంటాడు . ఎందుకంటే అతడిని ఎవ్వరూ పట్టించుకోరు. ఎందుకంటే అతడు 
ఇతరుల కంటే తేడాగా ఉంటాడు . 

దేవుడు అతడిని వేరేగా చాశాడని అమ్మ చెబుతుంది . అయితే అమ్మ మాటలు 
క్రిస్టీకి నచ్చలేదు . దేవుడు తప్పు ఎలా చేస్తాడు ?తప్పు అంటూ చేస్తే ఎడ్డీ- లీ చేసి 
ఉండాలి. 


మం 


andE 


మరో ఇంటిలో ఆమెకు జిమ్ కనిపించాడు. అతడుగోలీలతో 
ఆడుకుంటున్నాడు . ఉయ్యాల దిగి ఎవరూ చూడకుండా జిమ్ వాళ్ల 
ఇంటివైపుకి వెళ్లింది క్రిస్టీ . 
జిమ్ వాళ్ల కంచె మీదకి ఎక్కి కూర్చుంది . 

“ హలో జిమ్ ,” క్రిస్టీ పలకరించింది . ఆట ఆపి జిమ్ కూడా వచ్చి కంచె 
ఎక్కి కూర్చున్నాడు. 
2 . “చాలా వేడిగా ఉంది ,” అన్నాడుజిమ్ . “ ఇప్పుడు చెరువులో ఈత 
కొడితేబాగుంటుంది . నువ్వు కూడా వస్తావా అక్కడ మనకు కప్ప 
గుడ్లు కూడా కనపడతాయి . 

క్రిస్టీసరేనంది . దగ్గర పొదల్లో తమ చెప్పులు 
దాచిపెట్టి చెరువుదారి 


పట్టారు. ఈ 


“ 


* ఎడ్డీ- లీ ఇంటి ముందు నుంచి వెళుతుంటే అతడు ఎంతో ఉత్సాహంగా , “ హలో , క్రిస్టీ ! 
హలో ,జిమ్ !” అన్నాడు . " 
కానీ 
క్రిస్టీ చెయ్యి లాగిజిమ్ , “ఆపిచ్చివాడితో మాట్లాడవద్దు ,” అన్నాడు . ఆ 

ఎడ్డీ- లీ వరండా మెట్లు దిగి బయటకు వచ్చాడు . అతడి గడ్డానికి , బట్టలకు ఐస్ క్రీం 
అంటుకుని ఉంది . అయినా అతడు సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు.జిమ్ అతడిని 
పట్టించుకోకపోవటంతో క్రిస్టీ, “ఎడ్డీ- లీ, నువ్వు ఈరోజు ఇంటి దగ్గరే ఉండు ,” అంది . 

ఎడ్డీ- లీ ఏమీ మాట్లాడలేదు . అతడికి తప్పకుండా బాధ కలిగి ఉంటుంది . అతడి కోసం 
చాలా లాలీపాప్లు తెచ్చి ఉంటే బాగుండేది అనుకుంది క్రిస్టీ , అప్పుడతనురోజంతా వాటిని 
తింటూ ఉండేవాడు . ఆ 
కివీచేతినిజిమ్ మళ్లీలాగి, “ పద , క్రిస్టీ !" అన్నాడు. " 
“ఎడ్డీ- లీ ఇంటికి వెళ్లిపో . త్వరగా వెళ్లు . ” 


" 


“ అతను ఎంతపిచ్చివాడో చూడు . అతడికి మన మాటలు కూడా 
అర్థంకాలేదు . ” 

జిమ్ వెనక్కి తిరిగి కాలితో నేలను గట్టిగాతాటి , “ఎడ్డీ-లీ, ఇంటికి 
వెళ్లు !” అన్నాడు . 
ఎడ్డీ- లీ నవ్వి , “ నేనే మీ కుక్కనుకాను,జిమ్ ,” అన్నాడు . 
“ అయితే కుక్కలాగా మా వెంటరాకు. ” 
దాంతో ఎడ్డీ- లీ ముఖం వేలాడేసుకుని తన ఇంటివైపుకి వెళ్లసాగాడు . 

“ అతడినిబాధపెట్టేహక్కు నీకు లేదు ,జిమ్ . అతడితో మంచిగా 
* ఉండమని మా అమ్మ నాతో చెప్పింది . ” 


చెరువుకి వెళ్లే 
దారిలో చిన్న అడవి ఉంది . మెత్తటి ఆకుల వాసన , ఫెర్న్ మొక్కలను కాలితో 
తాకటం క్రిస్టీకిబాగున్నాయి . చెట్ల కింద నేల చల్లగా ఉంది . 

“ ఆ శబ్దం ఏమిటి ? "క్రిస్టీఅడిగింది . 

చెట్టు కొమ్మ మీద నుంచి ఎగిరిన లకుముకి పిట్ట నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ పెద్దగా అరిచింది . అది 
కాసేపు నీటి మీదస్థిరంగా ఎగురుతూ చివరికి ఒక్కసారిగా నీటివైపుకి దూసుకెళ్లింది . అది నీళ్లలోంచి 
బయటకు వచ్చినప్పుడుదాని ముక్కులో ఒక చేప ఉంది . 

జీమ్ నీళ్లలో తనకాలివేళ్లను ముంచాడు. " అక్కడ చేప ఉంది , చూడు !" అంటూ అరిచాడు . 


" 


“ ఇక్కడ నాకు కప్ప గుడ్లు ఎప్పుడూ కనపడలేదు ,” అంది క్రిస్టీ . 
“ ఆ గుడ్లలోంచి బహుశ కప్ప 
పిల్లలు బయటకు వచ్చేసి ఉంటాయి . " 

క్రిస్టీని ఓదార్చటానికిజిమ్ అలా చెప్పాడు ! చెరువు ఒడ్డున ఇసకలో కాళ్లు పెట్టుకుని 
కూర్చుంది క్రిస్టీ. ఆ ఇసక మెత్తని పరుపులాగా ఆమెకు అనిపిస్తోంది . 


ఉన్నట్టుండి వాళ్లకి వింతైన అడుగుల చప్పుడు వినిపించసాగింది . 
“ ఆ శబ్దాలు ఏమిటి ?”జిమ్ గొంతులో భయం. ఆ 
“నాకు తెలియదు.” 

ఆ శబ్దాలు దగ్గరకాసాగాయి . ఎవరివో అడుగుల చప్పుడు . ఛపాక్ ! ఛపాక్ ! క్రిస్టీ గుండె వేగంగా - 
కొట్టకోసాగింది .దాక్కోటానికి , పరిగెత్తటానికి వాళ్లకి ఏదారీ కనిపించలేదు . 
ఆ " ఏదో రాక్షసుడి అడుగుల లాగా ఉన్నాయి, ” గుసగుసగా అన్నాడు 
జిమ్ . - 


గడ్డిలోంచి ఒక “రాక్షసుడు " వచ్చాడు .ధమ్ ! ధమ్ ! అంటూ శబ్దం చేస్తూ ఎడ్డీ- లీ 
వస్తున్నాడు . ఆ 
- " నువ్వు ఇక్కడ ఏమ చేస్తున్నావు ?”జిమ్కోపంగా అరిచాడు . తరువాత అతడు క్రిస్టీ 
వైపుకి తిరిగి , “ ఈపిచ్చోడు మన వెనకే వస్తాడని నేను అనుకుంటూనే ఉన్నాను, ” అన్నాడు . 
అతనిగొంతులో భయం ఇంకా స్పష్టంగానేతెలుస్తూ ఉంది . క్రిస్టీ కూడా భయపడింది . ఎడ్డీ- లీ 
చెరువు ఒడ్డున కూర్చుని ఆ ఇద్దరినీచూస్తూ ఉన్నాడు . ఆ 


నేనుదానిని పట్టుకున్నాను,జిమ్ : సంతోషంతో అరిచాడు ఎడ్డీ-ల. అని చేతులను 
పైకెత్తి సలమాండర్ని చూపించాడు . 

“ ఏం చేశావో చూడు ,ఎడ్డీ-లీ!” తడిసిన తన బట్టలు చూపిస్తూ అన్నాడుజిమ్ . 
“ నువ్వు వెళ్లు , మమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టు . ” 

క్రిస్టీ వైపు చూసి , “క్రిస్టీ, నువ్వు ఇది తీసుకో ,” అన్నాడు ఎడ్డీ-లీ.. 
తన అరచేతులలోకి ఆ బుల్లిజీవిని తీసుకుంది క్రిస్టీ , అది మెత్తగా ఉంది . 


. 


“ ఇక్కడ నాకు ఇప్పటివరకు కప్ప గుడ్లు కనపడలేదు ,”ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పింది 
క్రిస్టీ . ఆ ముగ్గురూ ఇప్పుడు చెరువు ఒడ్డున నడుస్తున్నారు . ఈ 

చెరువును చూస్తూ , “ అందంగా ఉంది , అద్భుతంగా ఉంది !” అంటున్నాడు ఎడ్డీ- లీ . 
ఎంత అందమో చెప్పటానికి అతడి రెండు చేతులూచాచి ఉన్నాయి . చెరువులోనికమలం 
పువ్వులను , మెరుస్తున్న వాటి ఆకులను అతడు చూస్తున్నాడు. “ మాటలకు అందని 
అందం ! ” 

మొదటిసారి దృష్టి నిలిపి ఆ కమలాలను చూసింది క్రిస్టీ. " ఆ పూలు నిజంగా ఎంత 
అందంగా ఉన్నాయి!జిమ్ , ఆ పూలుకోసుకుని వస్తావా , ఒక్కటైనా చాలు. అమ్మకు అవి 
బాగా నచ్చుతాయి . బల్లమీద పూల 
జాడీలో దానిని ఉంచుతుంది . ” 

“ చెరువులోకి ఏదైనా దారి ఉందా ?”జిమ్ అడిగాడు . 

“ ఆ పూలు నేను తెస్తాను , క్రిస్టీ, ” అంటూ ఎడ్లీ- లీ చెరువులోకి దిగాడు . కొంత దూరం 
వెళ్లేసరికి నీళ్లు అతడి మోకాళ్ల వరకు వచ్చాయి ,కానీపూలు ఇంకా చాలా దూరంగా 
ఉన్నాయి . తడిసిన బూట్లతో అతడు నిరాశతో వెనక్కి తిరిగాడు . 


“ అతడుపిచ్చోడని నేను ముందే చెప్పాను కదా ,” అన్నాడు 
జిమ్ . 
అప్పుడు ఎడ్డీ- లీ పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్లాడు . 
“ అతడి మనసుని నువ్వుగాయపరిచావు.” 
భుజాలు ఎగరేసిజిమ్ చెరువుకి రెండో వైపు వెళ్లసాగాడు. అతడి వెనకే వెళదామనుకుంది 


అంతలో ధబ్ ,ధబ్ మంటూ అడుగుల చప్పుడు వినిపించసాగింది . అయితే ఈసారి ఆమె 
కంగారు పడలేదు . వచ్చేది ఎడ్డీ- లీ అని ఆమెకు తెలుసు . పరిగెత్తుకుంటూ వస్తున్న అతడి 
ముఖం ఎర్రగా ఉంది . 
“ ఇటు రా , క్రిస్టీ !” ఆమెచెయ్యి పట్టుకుని ఎడ్డీ- లీ లాగుతున్నాడు . 
“ ఎక్కడికి ? " 
“ నీకు చూపిస్తాను .” అతడివెంట అడవిలోకి వెళ్లింది క్రిస్టీ . 

క్రిస్టీని చెరువు గట్టువెంట తీసుకెళుతున్నాడు ఎడ్డీ- లీ. అక్కడ పెద్ద , పెద్ద చెట్లు , నీటి 
మడుగులు ఉన్నాయి . ఉన్నట్టుండి ఎడ్డీ- లీ ముందుకు పరిగెత్తాడు . 


TELUGU 


“ ఇదే ! ” అతడు సంతోషంగా నవ్వుతూ అన్నాడు . 
అడవిలో అక్కడ ఓ మాదిరి మడుగు ఉంది . 

దాని ఒడ్డున పొడవాటి గడ్డి ఉంది . చెట్ల 
కొమ్మలనుంచి పక్షుల కిలకిలారావాలు వినపడుతున్నాయి . మడుగులోని నీళ్లు తేటగా , 
చల్లగా ఉన్నాయి . నీటి మీద అందమైన ఎరుపు , తెలుపుతామరలు ఉన్నాయి . ఈ అడవికి 
క్రిస్టీ 
చాలాసార్లు వచ్చింది కానీఈ ప్రాంతాన్ని ఇంతకు ముందు చూడలేదు . 


క్రిస్టీ మోకాళ్ల మీద కూర్చుని నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది . ఆమె నెత్తిమీద ఒక 
తామర కిరీటం లాగా ఉంది . ఎడ్డీఆమెను చూసి నవ్వుతున్నాడు . 

అతడి మనసులో ఇంకా ఏదో ఉంది . 
“ ఇటు రా క్రిస్టీ , నీకు చూపిస్తాను .” క్రిస్టీచెయ్యి పట్టుకుని ఆమెను మడుగుకి రెండవ 
వైపుకి తీసుకుని వెళ్లాడు ఎడ్డీ- లీ. 


- 


“ చూడు ! ” ఎండకి వేడెక్కిన నీరు ఉన్న ప్రాంతాన్ని వేలితో చూపిస్తూ 
అతను అన్నాడు . అక్కడ నీటి మీద తేలుతూ కప్ప గుడ్లు ఉన్నాయి . 
ఒకదానికొకటి అతుక్కుని అవి ముత్యాలరాశిలాగా ఉన్నాయి . ప్రతి 
గుడ్డులో చిన్న కప్పపిల్ల ఉంది . 


C 


“ కప్ప గుడ్లు ! భలే ఎడ్డీ- లీ ! నువ్వు నిజంగా చాలా తెలివైన వాడివి. అందమైన -- 
తామర పూలు , కప్ప గుడ్లు రెండింటినీనాకోసం వెదికి పెట్టావు!”క్రిస్టీ వంగి ఆ గుడ్లను 
దగ్గరనుంచి చూసింది . నలుసు లాగా ఉన్న కప్ప 
పిల్లలను కూడా ఆమె సూర్యకాంతిలో 
చూడగలిగింది . ఆ 
“ గుడ్లు తీసుకెళ్లటానికి ఏదైనా కావాలి ,” అంది క్రిస్టీ . 
అది విన్న ఎడ్డీ- లీకి 

కోపం వచ్చింది . ఊపిరి వేగవంతమయ్యింది . “ వద్దు ! వద్దు ! " అని 
అతను అన్నాడు. 

“ సీసా లాంటిది ఉంటే గుడ్లను ఇంటికి తీసుకెళ్లవచ్చు .” 
క్రిస్టీ వైపు ఎడ్డీ- లీ చూపుడు వేలు ఆడించాడు. ఎంతో ఆలోచించాక 
మాట్లాడుతున్నట్టు అతడి నోటి నుంచి మాటలు మెల్లగా వచ్చాయి . "తల్లికప్ప ... క్రిస్టీ....” 
ఆ తరువాత అతడు ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. . 

“తల్లికప్పచాలా బాధపడుతుంది ,” క్రిస్టీవాక్యాన్ని పూర్తి చేసింది . “దాని గురించి 
నేను ఆలోచించనే లేదు . పద ఎడ్డీ-లీ, అమ్మకోసం ఒక పువ్వుకోసుకుని వెళదాం.” 


మ 


పువ్వు దగ్గరకు వెళ్లేసరికి వాళ్ల మోకాళ్ల వరకు నీళ్లు వచ్చాయి . 
అప్పుడు కదులుతున్న నీటిలోపిల్లలిద్దరి ప్రతిబింబాలు విచిత్రంగా 
కనిపించాయి. ఆ కదులుతున్న ప్రతిబింబాలకేసి ఎడ్డీ- లీ చూపించాడు . 
“ నువ్వుచాలా వింతగా కనిపిస్తున్నావు, క్రిస్టీ.” 

నీటి అలలతో క్రిస్టీ ముఖం వికృతంగా మారిపోయింది . అది చూసి క్రిస్టీ 
తన నోటి మీద చేతులు వేసుకుంది . 


“ ఏం పర్వాలేదు , క్రిస్టీ ,” అతను అన్నాడు. “ అలా కూడా నువ్వు నాకు 
బాగున్నావు.” తరువాత ఎడ్డీ- లీ పెద్దగా నవ్వుతూ , ఎడమ చేతిని గుండె 
మీద పెట్టుకుని , “ఇక్కడ ఉన్నదే అన్నిటికంటే ముఖ్యమైనది ,” అన్నాడు . 


ఆ ఇద్దరూ అడవి నుంచి ఇంటికిబయలుదేరారు . “జిమ్ !!” క్రిస్టీ 
అరిచింది .దారిలో మధ్యాహ్నపు ఎండ ప్రకాశిస్తోంది . “ ఇదంతా 
చూస్తే నువ్వు కూడా సంతోషిస్తావు !” 


